భావనోపనిషత్‌ 


ఓం భద్రం కర్ణేభిః శణుయామ దేవాః 

భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః 

స్థిరరంగై స్తుష్టువాగ్‌ంసస్తనూఖి;ః 

వ్యశేమ దేవహితం యదాయు:ః 

స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః 

స్వస్తి నః పూషా విశ్వవేదాః 

స్వస్తి న స్తార్‌క్షో అరిష్టనేమి: 

స్వస్తి నో బృహస్టతిర్దధాతు ॥ 

ఓం శాంతి శ్మాంతి శ్మాంతిః ॥ 
ఓ దేవతలారా ! మా చెవులు శుభాన్నే వినుగాక ! యజ్ఞ కోవిదుల మైన మేం 

మా కళ్లతో శుభాన్నే చూస్తాంగాక ! మీ స్తోత్రాలను గానం చేస్తూ మాకు నియమితమైన 
ఆయుష్మాలాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతో, బలంతో గడుపుతాం గాక ! శాస్రప్రశం 


సితుడైన ఇంద్రుడు, సర్వజ్ఞుడైన సూర్యుడు, ఆపదలనుండి రక్షించే తార్‌క్ష్యుడు (గరుత్మం 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


భావనోపనిషత్‌ 


తుడు, మా బ్రహ్మవర్టస్సును పాలించే బృహస్పతి మాకు శాస్త్రాధ్యయనంలో , అందు చెప్ప 


బడిన సత్మానుష్టానంలో అభ్యుదయాన్ని ఒసగుతారు గాక ! 


అయ్యా 
1వ బ్రాహ్మణం 


అధ్యా 
2వ బ్రాహ్మణం 


అధ్యా 
3వ బ్రాహ్మణం 


అధ్యా 
4వ బ్రాహ్మణం 


శ్రీ గురుః సర్వకారణభూతా శక్తిః ॥ 

సర్వానికి మూలకారణమైన శక్తి గురుదేవుడు. 

తేన నవ - రంధ్ర-రూపో దేహః ॥ 

కోరదగని, లోపభూయిష్టమైన ఈ మాయా ప్రపంచము 
సద్గురువు (లలితా పరమేశ్వరులు వల్లనే చేధింపబడుతుంది 
నవచక్రరూపం శ్రీచక్రం ॥ 

శ్రీ చక్రంలో తొమ్మిది చక్రములున్నాయి. 

వారాహీ పిత్యరూపా కురుకుల్లా బలిదేవతా మాతా॥ 
వారాహీ సర్వసైన్యాధ్యక్షురాలు, నియంత మరియు తండ్రి, 
బలులను స్వీకరించే కురుకుళ్ళాదేవి తల్లి వంటిది. 
పురుషార్థాః సాగరాః ॥ 

ధర్మశాస్త్రాలు విధించే పురుషార్ణాలు సముద్రము వంటివి 
దేహో నవరత్నద్వీపః ॥ 

ఈ శరీరము నవరత్తములతో కూడిన ద్వీపము. 

త్వగాది సప్తధాతు రోమసంయుక్తః ॥ 

ఈ శరీరము చర్మము మొదలైన సప్తధాతువులతోను, 
రోమాలతోను కూడినది. 

సంకల్పాః కల్చ్పతరవ: తేజః కల్చకోద్యానమ్‌ ॥ 

సంకల్పాలే కల్చ్పతరువులు. మనస్సే కల్చతరువులతో కూడిన 


తోట. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


భావనోపనిషత్‌ 


అయ్యా 
9వ బ్రాహ్మణం 


10వ బ్రాహ్మణం : 


11వ బ్రాహ్మణం : 


12వ బ్రాహ్మణం : 


13వ బ్రాహ్మణం : 


14వ బ్రాహ్మణం : 


రసనయా భావ్యమానాః మధురాష్లు తిక్తకటు కషాయ లవణ 
రసాః షడ్యతవః ॥ 
నాలుకకు తెలిసే షడ్రుచులే (తీపి, పులుపు, వగరు, కారము, 
చేదు, ఉప్పు షడ్రతువులు. 
జ్ఞానమర్హ్యం, జ్ఞేయం హవిః జ్ఞాతా హోతా, 
జ్ఞాత్య-జ్ఞాన-జేయానాం అభేదభావనం శ్రీ చక్రపూజనం ॥ 
జ్ఞానం విలువైనది., తెలుకోవలసినది ఆహుతి. తెలుసుకొనే 
వ్యక్తి ఆహుతుల నర్జించే హోత. ఈ మూడింటినీ ఏకం అని 
భావించడమే శ్రీ చక్రపూజ. 
నియతిః శృంగారాదయో రసాః అణిమాదయః ॥ 
అధైప్యతానుభవములో జీవుడు తన నిజస్థితిని తెలుసుకొని 
అనుభవించ ఆనందమే నియతి. శృంగారాది రసములు, 
అణిమాది సిద్దులు అదై్వైతరసానందానికి ప్రతికూలములు. 
కామ క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య 
పుణ్య పాపమయాః బ్రాహ్మోద్యష్టశక్తయః ॥ 
కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, పాపం, 
పుణ్యం అనబడే ఈ ఎనిమిది సాధకునిలోని దివ్యత్వాన్ని 
హరించే శత్రువులు. 
ఆధార నవకం ముద్రాశక్తయః ॥ 
మానవశరీరములోని తొమ్మిది ఆధారచక్రాలే, తొమ్మిది 
ముద్రాశక్తులు. ఇవి భూపురంలో మూడవ రేఖమీద ఉన్నాయి. 
ప్యథివ్యప్తేజో వాయ్వాకాశ శ్రోత్ర త్వక్‌ చక్షు 


ర్లిహ్వా ఘ్రాణ వాక్‌ పాణిపాద పాయూపస్మాని 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


భావనోపనిషత్‌ 


15వ బ్రాహ్మణం : 


16వ బ్రాహ్మణం : 


17వ బ్రాహ్మణం : 


మనోవికారాః కామాకర్షిణ్యాది షోడశ శక్తయః ॥ 
పంచభూతాలు, పంఛజ్ఞానేంద్రియాలు, పంచకర్త్మేంద్రియాలు, 
మనోవికారాలు (కామాకర్నిణి, బుద్ధ్యాకర్షిణ, అహంకా 
రాకర్నిణ, శబ్దాకర్పిణి, స్పర్మాకర్నిణి, రూపాకర్నిణి, రసాకర్షిణి, 

గంథాకర్నిణి, చిత్తాకర్నిణి, ధైర్యాకర్నిణి, వ్యృత్యాకర్నిణి, నామా 
కర్షిణి, బీజాకర్నిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్నిణి, శారీరాకర్నిణి) 

మొదలైనవి పదహారు శక్తులు. 

వచనాదాన గమన విసర్ణానంద హానోపాదానో 

పేక్షాఖ్య బుద్ధయో--నంగ కుసుమాడ్యష్టా 

మాట్లాడం, పట్టుకోవడం, నడవడం, విసర్జించడం, 
స్యజనానందం, తప్పించుకోవడం, స్వీకరించడం, నిర్లిప్తత అనే 
పేర్లతో తెలియబడే శక్తులు ఎనిమది (అనంగ, కుసుమ, 
అనంగమేఖల, అనంగ మదనాతుర, అనంగరేఖ, అనంగవే 

దిని, అనంగాంకుశ, అనంగమాలిని అనే దేవతలు . 
ఆలంబుసా కుహుర్విశ్వోదరా వారణా హస్తి 

జిహ్వా యశోవతి పయస్విని గాంధారీ పూషా 

శంఖినీ సరన్వతీడా పింగళా సుషుమ్నా చేతి 

చతుర్దశ నాడ్యః సర్వ సంక్షోభిణ్యాది చతుర్దశ శక్తయః ॥ 
ఆలంబుసా, కుహు, విశ్వోదర, వారణ, హస్తి జివ్వా, యశో 
వతి, పయస్విని, శంఖిని, గాంధారి మరియు పూషా, సర 
స్వతీ ఇడ, పింగళ, సుషుమ్న ఆనే పద్నాలుగు నాడులు పద్మా 
లుగు శక్తులు. 


ప్రాణాపాన వ్యానోదాన సమాన నాగ కూర్మ 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


భావనోపనిషత్‌ 


18వ బ్రాహ్మణం : 


19వ బ్రాహ్మణం : 


20వ బ్రాహ్మణం : 


క్యకర దేవదత్త ధనంజయ దశవాయవో సర్వ 

సిద్ధిప్రదాది బహిర్దశార దేవతాః ॥ 

ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన, నాగ, కూర్మ, క్యకర, 
దేవదత్త, ధనంజయ అనే పది వాయువులు బాహ్య దశకోణ 


చక్రంలో నివశించే సర్వసిద్ది ప్రద మొదలైన దేవతలు. 


ల 


ఏతద్వాయు సంసర్ద కోపాధిభేదేన రేచకః పాచకః 

శోషకో దాహకః ప్లావక ఇతి ప్రాణ ముఖ్యత్వేన 

పంచథధా జఠరాద్షిర్హవతి ॥ 

ప్రాణముచే నడుపబడే వాయువులు వేరు వేరు ఉపాధుల 
ద్వారా జఠరాగ్ని సృృశించడంవల్ల అది ఖాళీచేసేది, జీర్ణం 
చేసేది, ఎండబెట్టేది, దహించేది, తడిపేది అనే ఐదు అగ్ని 
కళలుగా విభజించ బడింది. 

క్షారకః ఉద్దారక: క్షోభకో జృంభకోమోహక 

ఇతి నాగ ప్రాధాన్యేన పంచవిధాః తే మనుష్టాణాం 

దేహగా భక్ష్య - భోజ్య - చోప్తు - లేహ్య - 

పేయాత్మక - పంచవిధమన్నం పాచయంతి ॥ 

తినివేసేది, పైకి చిమ్మేది, భాధించేది, విజంబింపచేసేది, 
కరిగింపచేసేది అనే ఈ ఐదు అగ్నులు నమలడం, చప్పరించ 
డం, పీల్చడం, నాకడం, త్రాగడం అనే క్రియలద్వారా ఆహారాన్ని 
జీర్ణం చేసుకోడానికి నహాయపడతాయి. 

ఏతా దశ వహ్షికలాః సర్వజ్ఞాద్వా 


అంతర్దశార దేవతాః ॥ 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


భావనోపనిషత్‌ 


21వ బ్రాహ్మణం : 


22వ బ్రాహ్మణం : 
23వ బ్రాహ్మణం : 
24వ బ్రాహ్మణం : 


25వ బ్రాహ్మణం : 


26వ బ్రాహ్మణం : 


27వ బ్రాహ్మణం : 


28వ బ్రాహ్మణం : 


అద్నిలోని పది అంశములు సర్వజ్ఞ మొదలైన, పదికోణాలు 
కలిగిన లోపలి చక్రంలోని ( సర్వజ్ఞ , సర్వశక్తి, సర్వైశ్వర్య 
ప్రద, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వాధార, స్వరూ 
ప, సర్వపాపహర, సర్వానందమయి, సర్వరక్షా రూపిణి, సర్వే 
ఫొత దాయిని అనే పది దేవతలు. 

శీతోష్ట సుఖదుఃఖేచ్చా సత్వరజస్తమో వశిన్యాది శక్తయో-ష్టా ॥ 
చలి, వేడి, సుఖం, దుఃఖం, ఇఛ్చ, సత్వ, రజను, తమస్సు ఆనే 
గుణాలు - వశిని మొదలయిన అష్టశక్తులు. 

శబ్బాది తన్మాత్రాః పంచ పుష్టబాణాః ॥ 

మన ఇక్షు ధనుః ॥ 

రాగః వాశః ॥ 

ద్వేషోంకు శః I 

శబ్దం, రసం, రూపం, గంధం, నర్మ అనే తన్మాత్రలు ఐదు 
పుష్టబాణాలు, మనస్సే చెరకు విల్లు, రాగమే బంధించే 
పాశము, ద్వేషమే అంకుశము. 

అవ్యక్త మహదహంకారాః కామేశ్వరీ, వజ్రేశ్వరీ 
భగమాలిన్వో-న్తస్తికోణగా దేవతాః ॥ 

లోపలి త్రిభుజం యొక్క దేవతలు... అవ్యక్తము,సమిష్టిజ్ఞానము, 
సమిష్టి అహంకారము. వీరే కామేశ్వరి, వజ్రేశ్వరి మరియు 
భగమాలిగులు. 

నిరుపాధిక సంవిదేవ కామేశ్వర: ॥ 

పరిమితిలేని శుద్ధచైతన్యమే జగటిశ్వరుడు - కామేశ్వరుడు. 


సదానంద పూర్ణైవ స్వాత్మా పరదేవతా లలితా॥ 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


భావనోపనిషత్‌ 


29వ బ్రాహ్మణం : 


30వ బ్రాహ్మణం : 


31వ బ్రాహ్మణం : 


32వ బ్రాహ్మణం : 


33వ బ్రాహ్మణం : 


34వ బ్రాహ్మణం : 


35వ బ్రాహ్మణం : 


మధురమైన, లలితమైన, మ్యదువైనతల్లి లలిత. నిత్సమూ 
ఆనందముతో పరవశించి నర్తించేది లలిత. 

లౌహిత్య మేతస్య సర్వస్య విమర్శః ॥ 

శ్రీ లలితాదేవి యొక్క ఎరుపుదనమే సమస్త లోక విస్తరణకు 
మూలకారణము. 

అనన్య చిత్తత్వేన చ సిద్ది: ॥ 


అన్మఆలోచనలేని ఏకాగ్రత వల్ల సిద్ది లభిస్తుంది. 


భావనాయాః క్రియాః ఉపచారాః ॥ 

ధ్యానించడం అనే క్రియలే దేవీ ఉపచారాలు. 

అహం త్వమస్తి నాస్తి కర్తవ్యమకర్తవ్య 

ముపాసితవ్యమితి వికల్ణానా మాతని 

విలాపనం హోమః ॥ 

నేను, నీవు, ఉంది, లేదు చెయ్యదగినది - చేయకూడనిది. 
పూజింప దగినది మొదలైన భావాలనీ ఆత్మలో లీనం చెయ్య 
డం నిజమైన హోమం. 

భావనా విషయాణా మభేదభావనా తర్భణమ్‌ ॥ 

వస్తువులు, వాటి సంబంధించిన ఆలోచనలు వేరు కావనీ, 
అవన్నీ ఒకటేననీ తెలుసుకోడమే నిజమైన తర్ధణము. 
పంచదశ తిథిరూపేణ కాలస్య పరిణామావ లోకనమ్‌ ॥ 
కాలచలనము పదిహేను తిథులుగా పరిణామం చెందడం 
వల్ల గ్రహగతులేర్దడుతున్నాయి. 

ఏవ ముహూర్తత్రితయమ్‌, ముహూర్తద్వయమ్‌, 


ముహూర్తమాత్రమ్‌ వా భావనాపరో జీవన్ముకో 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


భావనోపనిషత్‌ 
భవతి స ఏవ శివయోగీతి గద్యతే ॥ 
ఈ విధంగా యే సాధకుడైనా మూడు, రెండు లేక ఒక 
ముహూర్త కాలమైనా ధ్యానిస్తే జీవన్ముక్తుడౌతాడు. అతడే 
శివయోగి. 

36వ బ్రాహ్మణం : కాదిమతేన అంతశ్చక్రభావనా ప్రతిపాదితా ॥ 
కాది మతము (వీటినే వామాచారము, సమయాచారమనీ 
పిలుస్తారు) అంతశ్చక్రం పై ధ్యానం ప్రతిపాదిస్తుంది. 


37వ బ్రాహ్మణం : య ఏవం వేద సో-థర్వశిరో-ధీతే ॥ 
ఎవరు దీనిని తెలుసుకుంటారో, వారు అథర్వవేదానికి 
ముఖమువంటి భావనోపనిషత్తుని అధ్యయనం చేసినట్లే. 


క. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


